పాలు - పొదుగు నుంచి ప్యాకెట్టు వరకు 


అలీకీ , తెలుగు : కె. సురేష్ 


పాలు - పొదుగు నుంచి ప్యాకెట్టు వరకు 


అలీకీ , తెలుగు : కె. సురేష్ 


ము 


. 


వేసవికాలంలో ఆవులు కొండలపై గడ్డి మేస్తాయి . 
లోయలలో , పొలాల్లో , గడ్డి మైదానాల్లో అవి మేస్తాయి . 
అవి పగలంతా పచ్చ గడ్డి తింటూనే ఉంటాయి . 


రైతు , అతని పనివాళ్లు పచ్చి గడ్డి కోసి ఎండబెడతారు . 
చలికాలంలో ఈ ఎండిన గడ్డి పశువులకు ఉపయోగపడుతుంది . 


చలికాలంలో పశువులు కొట్టాలలో ఆవులు వెచ్చగా , సురక్షితంగా 
ఉంటాయి . 
ఆకాలంలో అవి ఎండిన గడ్డి తింటాయి . 
వేసవిలో పచ్చి గడ్డి , చలికాలంలో ఎండిన గడ్డి 
పశువుల ఆరోగ్యానికి మంచిది . 
ఆవు ఎంత బాగా తింటే అది అంత ఎక్కువగా పాలు ఇస్తుంది . 


PRAN 


తినేటప్పుడు ఆవు తన పళ్లు , నాలుకతో గడ్డిని కత్తిరిస్తుంది . 
అది తొందర , తొందరగా మింగుతుంది . 
ఆ సమయంలో గడ్డిని అది బాగా నమలదు . 
ఆవు నాలుగు పొట్టలలో మొదటి రెండు పొట్టలలోకి ఇలా మింగిన గడ్డి వెళుతుంది . 
అవును ! ఆవుకి నాలుగు పొట్టలుంటాయి . 
గడ్డి తిన్న తరువాత అది పడుకుని 

మెల్లగా ఆహారాన్ని నెమరువేస్తుంది . 
గబగబా మింగిన గడ్డిని అది తిరిగినోట్లోకి తెచ్చుకుంటుంది , 
అప్పుడుదానినితాపీగా బాగా నములుతుంది . 
అది చూయింగ్ గమ్ తింటున్నట్టు ఉంటుంది . 
బాగా నమిలిన ఆహారాన్ని మళ్లీమింగుతుంది . 


బా 


నెమరువేసిన ఆహారం మూడవ , నాల్గవ 
పొట్టలలో ఇంకా బాగా జీర్ణమౌతుంది . 
ఇలా తిన్న ఆహారంలో కొంత భాగం పాలగా మారుతుంది . 
మిగిలిన ఆహారం ఆవు శరీర అవసరాలను తీరుస్తుంది . 


A .తిన్న గడ్డి ముందు మొదటి రెండు పొట్టలలోకి వెళుతుంది . 
B .బాగా నమలని ఈ గడ్డిని మళ్లీనోట్లోకి తెచ్చుకుంటుంది . 
C.బాగా నెమరువేసిన గడ్డి , మూడవ , నాల్గవ పొట్టలలోకి వెళుతుంది . 
D. ఈ ఆహారంలో కొంత భాగం పాలగా మారుతుంది . 


అబోమేసం 


ABC 


రెటిక్యులం 


ఒమేసం 


ర్యూమెస్ , 


దూడను ఈనిన తరువాతే ఆవు పాలు ఇస్తుంది . 


ఈ పాలు ఆ దూడకు ఆహారం. 
దూడ పాలు తాగిన తరువాత కూడా ఇంకా పాలు మిగులుతాయి . 


దూడ గడ్డి తినటం మొదలైన తరువాత ఈ పాలు మనుషులకు ఆహారం అవుతుంది . 
ఆవుచాలా పాలు ఇస్తుంది . 
ఆరోగ్యంగా ఉన్న ఆవురోజుకి 30 లీటర్ల పాలు ఇస్తుంది . 


పోయిన వేసవిలో మా అన్న , నేను కొండలలోని పశువుల క్షేత్రానికి వెళ్లాం. 
పచ్చి గడ్డి , పేడ వాసన మొదట్లో నాకు నచ్చలేదు . 
దాంతో ముక్కు మూసుకోవాల్సి వచ్చేది . 
కానీ మెల్లగా ఆ వాసనలకు అలవాటు పడ్డాను, తరువాత అవిబాగానేఅనిపించేవి . 


అది పాలు తీసే సమయం. 
రోజుకు రెండుసార్లు పాలుపితుకుతారు - 
తెల్లవారినప్పుడు మొదటిసారి , సాయంత్రం రెండవసారి . 
పాలుపితకటం మేం చూశాం . 


ఆవులో పాలు తయారైన తరువాత పొదుగులోకి చేరతాయి . 
పొదుగు ఒక సంచి లాంటిది ,దానికి నాలుగు చన్నులు ఉంటాయి . 
పాలు తీసేటప్పుడు , చన్ను పాలతో నిండి ఉంటుంది . 
చన్నుని నొక్కినప్పుడు ఆ పాలు బయటకు వస్తాయి . 


రైతు ముందుగా ఆవు పొదుగు కడిగి ,శుభ్రం చేశాడు . 
తరువాత వాటినిపిండాడు . 
కొన్ని పాలు కప్పులో పోసి రుచి చూడటానికి మాకు ఇచ్చాడు. 
ఆ గుమ్మ పాలు వెచ్చగా ,బాగున్నాయి . 
ఏ ఆవు ఎన్ని పాలు ఇచ్చిందో రైతు లెక్కరాసి ఉంచుతాడు . 


U 


6000 


రైతు దగ్గర 
చాలా పశువులు ఉంటే పాలు తీసేయంత్రాలను ఉపయోగిస్తాడు . 
ఈ యంత్రానికి నాలుగుగొట్టాలుంటాయి , వీటిని ఆవు చన్నులకు పెడతారు . 
తరువాత ప్లాస్టిక్గొట్టాల నుంచి పాలు మూత ఉన్న పాత్రలోకి వెళతాయి . 
ఇలా పాలు తియ్యటం వల్ల పశువుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు . 
నిజానికి , పాలు తీసిన తరువాత పశువుకి కొంచెం విశ్రాంతిగా ఉంటుంది . 


పాలు తాజాగా 


బాగున్నాయి . 


GOODMAK DAIRY 


తాజా ఆవుపాలను చల్లగా ఉండే ట్యాంకులో భద్రపరుస్తారు . 
ప్రతిరోజూ ఈ పాలను శీతల ట్యాంకు ఉన్న లారీలో నింపి 
పాల కేంద్రానికి చేరుస్తారు . 


MILK 


GOOM , 


G DAIRY 


GOOLEILK DAIRY 


తాజా పాలు 


కొద్దిగా పాలు తీసుకుని ఆ 
పరీక్షించే వ్యక్తి 


పాల కేంద్రంలో పాలను కొన్ని ప్రక్రియలద్వారా శుద్ధిచేస్తారు . 
తాజా పాలు నిల్వ చేయటానికి పెద్ద , పెద్ద స్టీలు ట్యాంకులు ఉంటాయి . 
ఇక్కడ పైపుల ద్వారా పాలను సరఫరా చేస్తారు . 
యంత్రాలతో పాలల్లో సూక్ష్మజీవులు లేకుండా ( దీనిని పాశ్చరైజేషన్ అంటారు), వెన్న వంటి అంశాల్లో పాలన్నీ ఒకే 
రకంగా ( దీనినిహోమోజినైజేషన్ అంటారు ) ఉండేలా చేస్తారు . 
ఆ తరువాత పాలను సీసాలలో లేదా ప్యాకెట్లలో నిల్వ చేస్తారు . 


0 


. 


పాల కేంద్రంచాలా శుభ్రంగా , ఎటువంటి క్రిములు లేకుండా ఉంటుంది . 
అక్కడి గచ్చు ,గోడలు ఎంతో శుభ్రంగా ఉంటాయి . 
ప్రతి రోజూ పైపులు , ట్యాంకులు వంటి వాటినిలోపల , బయటా ఎంతో శుభ్రం చేస్తారు . 
పాల కేంద్రంలో ఎటువంటి చెడు వాసన ఉండదు . 


పాలను తాగటానికి అనువుగా చేసేప్రక్రియ 


పాలను వేడిగా ఉంచేగొట్టాలు 


క్లారిఫయర్ 
( పాలను శుభ్రం చేస్తుంది ) 


సమతుల ట్యాంకు 
( పాలను ఒకే రకంగా చేస్తుంది ) 


వేడి చేసే " పాశ్చరైజర్ - 


చల్లబరిచే 
పరికరం 


పరికరం 


హోమోజినైజర్ 


ఇక్కడ పాలను టెట్రాప్యాక్ లలో నింపుతున్నారు . 


DEEN 


పాల కేంద్రానికి పాలు వచ్చినప్పుడు ముందు అందులోంచి ఒక నమూనా తీస్తారు . 
దానిని పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపిస్తారు . 
అవి తాజా పాలో , కాదో ఇక్కడ తెలుస్తుంది . 
పాలల్లో వెన్న శాతం కూడా తెలుస్తుంది . 
పాలలో వెన్న శాతం ఎంత ఎక్కువగా ఉంటే రైతుకి అంత ఎక్కువధర లభిస్తుంది . 


హోమోజినైజర్ లో చిన్న రంధ్రాలు ఉండే 

జల్లెడ 
ఉంటుంది . పాలను దీంట్లోంచి పంపించినప్పుడు వెన్న 

చిన్న కణాలుగా విడిపోతుంది . 


రా రా 
10000 


తాజా పాలను పరీక్షించిన తరువాత వాటి ప్రాసెసింగ్ మొదలవుతుంది . 
పాలల్లోని వెన్నని చిన్న , చిన్న ముక్కలుగా విడగొడతారు . 
ఒక యంత్రం సహాయంతో పాలల్లో ఒకే వెన్న శాతం ఉండేలా చేస్తారు 
(హోమోజినైజేషన్ ). 


కొంతమంది పాలల్లో ఎక్కువ వెన్న కావాలనుకుంటే , కొంతమంది తక్కువకావాలనుకుంటారు . 
పూర్తిగా వెన్న లేని పాలనుస్కిడ్ మిల్క్ అంటారు . 
పాల నుంచి తీసిన వెన్నని విడిగా అమ్ముతారు . 


వెన్న ఉన్న పాలతో నేను 
లావుగా అవుతాను. 


వెన్న లేని పాలతో నేను 
సన్నగా అవుతాను. . 


రెండు రకాల పాలు 
నాకు ఇష్టమే. 


పాశ్చరైజర్ లో పాలను 
చాలాసేపు వేడి చేసి , తరువాత , 

చల్లబరుస్తారు . 


హోమోజినైజేషన్ తరువాత పాలలోని హానికారక సూక్ష్మజీవులను చంపటానికి వాటిని 
పాశ్చరైజేషన్ చేస్తారు . 
దాని 
కోసంపాలను మరిగేలా కాస్తారు , తరువాతచాలా త్వరగా చల్లబడేలా చేస్తారు . ఈ 
ప్రక్రియను లూయీ పాశ్చర్ కనుగొన్నారు . 


|లూయీ పాశ్చర్ ( 1822- 1895 ) ఒక 

ఫ్రెంచి శాస్త్రవేత్త . పాలల్లో 
సూక్ష్మజీవులను నిర్మూలించే 
ప్రక్రియను అతడు రూపొందించాడు . 


పాలనుతాగటానికి అనువుగా చేసిన తరువాత వాటినిటెట్రాప్యాకలలో , సీసాలలో నింపుతారు . 
లోపల ఉన్న పాల వివరాలుడబ్బా , లేదా సీసా పైన ఉన్న పట్టీలో ఉంటాయి . 
నువ్వు ఎటువంటి పాలు తాగుతావు ? 


పాశ్చరైజేషన్, 
హోమోజినైజేషన్ చేసిన 
పూర్తి వెన్న ఉన్న పాలను 

నేను తాగుతాను. 


Dow 


నా పాలల్లో విటమిన్ 

“ డి ” కలిపారు . 
విటమిస్ “డి ” వల్ల 
ఎముకలు బలంగా 

అవుతాయి . 


పాశ్చరైజ్ చేసిన 
వెన్నెలేని పాలు నేను 
తాగుతాను ! 


పాల కేంద్రంలో పాలతో ఎన్నో పదార్థాలు చేస్తారు. ఉదా : 


చిజ్ 


( 
వెన్నకీం 
చీజ్ 


మజ్జిగ 


కాటేజ్ చీజ్ 


పులిసిన 
పచ్చివెన్న 


పెరుగు 


పెరుగు 


చాక్లెట్ పాలు 


ఐస్క్రీం 
! ! 


పాలు, పాల పదార్థాలలో మాంసకృత్తులు, విటమిన్లు ,కాల్షియం వంటి ఖనిజలవణాలు 
ఉంటాయి . వాటి నుంచి మనకు శక్తి, బలం అందుతాయి . 


మనం 
తాగే 
పాలు ఎక్కువగా ఆవులనుంచి వస్తాయి . 
అయితే,స్థన్యజీవులన్నీ పాలు ఇస్తాయి . 
కొన్ని దేశాలలో ఆవులు ఎక్కువ ఉండవు . 
అక్కడ వాళ్లు గేదె , మేక పాలు వంటివి తాగుతారు . 


- 


- 


పాలతో రైతులు పన్నీర్ కూడా చేస్తారు . 


ముందు పాలను మరగ కాస్తాను . 


తరువాత పాలను విరగగొడతాను. 


విరిగిన పాలతో కాటేజ్ చీజ్ చేస్తారు . 


నీళ్లను నేను 
తాగేస్తాను ! 


విరిగిన పాలను గుడ్డలో మూటకట్టి 
వేలాడదీస్తాను . ఈరాత్రికి మనం తాజా 

పన్నీర్ తినవచ్చు . 


పన్నీర్ మూటను నేను బాగా ఉప్ప నీళ్లల్లో ఉంచుతాను. ఉప్పు 
కారణంగా పన్నీర్ గట్టిగా అయ్యి చెడిపోకుండా చాలా కాలం 
ఉంటుంది . 

దానిని మనం వచ్చే 
తాజా పన్నీర్ తో | 

నెలలో కూడా 
వంటలు నాకిష్టం . . 

తినవచ్చు ! 


నాకు ఇప్పుడే 
ఆకలి వేస్తోంది ! 


మీ ఇంట్లో కూడా వెన్న తయారు చెయ్యవచ్చు . 
దీనిని చేతితో , లేదా ఎలక్ట్రిక్ మిక్సర్ తో చెయ్యవచ్చు . 
కొంచెం మీగడని ఒక పాత్రలోకి తీసుకోండి . 
దానిని వేగంగా గిలక్కొట్టండి . 


నేను సాయం 
చేస్తాను ! 


నేను 
తింటాను " 


ముందు మీగడ చిక్కబడుతుంది . 
అలాగేచిలుకుతుంటే , 
ఆ చిక్కని మీగడ నుంచి వెన్న , 
దాంతోపాటు నీళ్లలాంటి పదార్థం వస్తాయి . 
నీళ్లను తీసివేస్తే వెన్న మిగులుతుంది ! 


THE 


భలే ! 


రొట్టె - వెన్న ఎంతబాగుందో ! 


ఇంట్లో చేసిన 
తాజా వెన్న ! 


ఆవుల నుంచి, గడ్డి తినే ఇతర పశువుల నుంచి 
పాలు వస్తాయని నాకు తెలుసు . 
కానీ 
గడ్డి ఆకుపచ్చగా ఉంటుంది , పాలు తెల్లగా ఉంటాయి . 
ఈ రంగు ఎలా మారిందో నాకు ఎప్పటికీ ఆశ్చర్యమే. 


నాకు కూడా 
ఆశ్చర్యమే ! 


